అథ ద్వాదశోంధా్యాయః 
నివహిమాచల సంవాదము 
[బహ్మూవాచ | 


అధ శెలపతిర్హృష సృత్పుషు ఫలసంచయమ్‌ | సమాదాయ 
స్వతనయా సహితోజగాధదరాంతికమ్‌ || 1 


స గత్వా |తి జగన్నాధం ప్రణమ్య ధ్యానతత్పురమ్‌ | అర్వృయామాన 
తనయాం కాలీం తసైె#౫ హృదాద్బుతామ్‌ || 2 


ఫలపుష్పాదికం సర్వం తత్తదగే నిధాయ సః | అ(గే కృత్వా సుతాం 
శంభుమిదమాహ సశెలరాట్‌ || 3 


(బహ్మఇట్లు పలికెను- 


అపుడు పర్వత రాజు సంతసించి అనేక పుష్కుములను, ఫలములను 
అధిక పరిమాణములో తీసుకొని, తన కుమార్తెతో గూడి శివుని వద్దకు 
వెళ్లాను (1). ఆయన అచటకు వెళి ధ్యానమగ్నుడై యున్న, 
ముల్లోకములకు నాధుడగు శివునకు నమస్కరించి, అదుతమగు 
తన కుమార్తె కాళిని ఆయనకు హృదయపూర్వకముగా అప్పజెప్పెను 
(2). ఆ పర్వత రాజు ఫలములను, పుష్పములను, ఇతరములను 
శంభుని ఎదుట నుంచి, తన కుమార్తెను ఆయన యెదుట నిలబట్టి, 
ఆయనతో నిట్లనెను (3). 


హిమగిరి రువాచ | 


భగవంస్తనయా మే త్వాం సేవితుం చందశేఖరమ్‌ | సముతుుకా 
సమానీతా త్వదారాధనకాంక్షయా || 4 


సఖీభ్యాం సహ నిత్యం త్వాం సేవతామేవ శంకరమ్‌ | అనుజానీహి 
తాం నాథ మయితే యద్యనుగహః || 5 


హిమంతుడిట్లు పలికెను- 


హే భగవాన్‌! నా కుమార్తె చందదశేఖరుడవగు నిన్ను సేవించుటకు 
ఉత్సాహపడుచున్నది. నిన్ను ఆరాధించే కోరిక గల ఆమెను నీవదకు 
తీసుకొని వచ్చితిని (4). హే నాథా! నీకు నా యందు 
అనుగహమున్నచో, మంగళకరుడవగు నిన్ను ఆమె సఖురాం[డతో 
గూడి నిత్యము సేవించుటకు అనుమతినిమ్ము (5). 


[బహూూవాచ। 


అథ తం శంకరోోపశత)థమారూఢ ,°వనామ్‌ | పులేందీవర 
పష్మత్రాభాం పూర్ణ చంద నిభాననామ్‌ || 6 


సమస్త లీలా సంస్థాన శుభ**వేషవిజృంభికామ్‌ | కంబు[గీవాం 
విశాలాక్షీం చారుకర్ణయుగోజ్ఞఃలామ్‌ || 7 


మృణాలాయత పర్యంత బాహు యుగ్మ మనోహరామ్‌ | రాజీవకుడ్ముల 
ప్రఖ్యా ఘనపనా దృఢా స్తనౌ || 8 


బిభతీం క్షీణ మధ్యాం చ |తివలీ మధ్య రాజితామ్‌ | పఫలపద్మ 
(పతికాశ పాదయుగ్న విరాజితామ్‌ || 9 


బహ్మ ఇట్లు పలికెను- 


అపుడు శంకరుడామెను చూచెను. ఆమె యందు అప్పుడప్పుడే 

, వన మంకురించుచుండెను. పూర్ణ చందుని వంటి ముఖము గల 
ఆమె కన్నులు వికసించిన పద్మపు రేకుల వలె పకాశించెను (6). 
లీలలన్నింటికి నిధానమగు శుభ**వేషములో ఆమె సౌందర్యము 
ఇనుమడించెను. శంఖము వంటి కంఠముతో, నిడివి కన్నులతో, 
సుందరమగు చెవులతో ఆమె ప్రకాశించెను (7). తామరతూడు వలె 
మృదువెన, పొడవైన బాహు యుగళముతో ఆమె మనస్సును 
హరించుచుండెను. ఆమె స్తనములు పద్మ్శపు మొగలవలె బలిసి 


దృుథముగ నుండెను (8). సన్నని నడుముతో, ఉదరముపై మూడు 
ముడుతలతో ఆమె ప్రకాశించెను. ఆమె పాదయుగళములు నేలపై 
మొలచిన పద్యమువలవలె విరాజిలును (9). 


ధ్యానపంజరనిర్పుద మునిమానన మప్యలమ్‌ | దర్శనాదృంశ*#*#నే 
శకాం యోషిధణ శిరోమణిమ్‌ || 10 


దృష్ట్వా తాం తాదృశీం తాత ధ్యానినాం చ మనోహరామ్‌ | విగహే 
తంత మంత్రాణాం వర్షినీం కామరూపిణీమ్‌ || 11 


న్యమీలయ ద్దృశౌ శిఘం దధౌస్వం రూపముత్తమమ్‌ | పరతత్త్వం 
మహాయోగీ |తిగుణాత్సరమవ్వయమ్‌ || 12 


(స్తేీలలో అగగణ్యురాలగు ఆ సుందరి దర్శన మాతము చేతనే 
ధ్యానమనే పంజరమునందు దృఢముగా బంధింపబడిన మునుల 
మనస్సును గూడ దోచి వేయగల్లును (10). వత్సా! మునుల 
మనస్సును కూడ అపహరించగల ఆమో సౌందర్యమును శివుడు 
చూచెను. ఆ దేవి యొక్క దేహమునందు మంత తంతములు 
వర్షిల్లును. ఆమె తనకు నచ్చిన రూపమును స్వీకరించగల్లును (11). 
ఆయన వెంటనే కన్నులను మూసుకొని |తిగుణాతీతము, 
నాశరహితము, సర్వోపరితత్త్వమునగు ఆత్మ స్వరూపమును 
ధ్యానించమొదలిడెను (12). 


దృష్టా తదానీం సకలేశ్వరం విభుం తపో జుషాణం వినిమాలి 
తేక్షణమ్‌ | 13 


కపర్దినం చం[దకళా విభూషణం వేదాంత వేద్యం పరమాసనే సితమ్‌ 
|| 


వవంద శీరాణచ పునర్తిమాచలః స సంశయం ప్రాపదదీనసత్తః | 
ఉవాచ వాక్యం జగదేక బంధుం గిరీశ్వరో వాక్యవిదాం వరిష్టః || 14 


అపుడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, తపస్సునందు నిష్టగథి కళ్లను 
మూసుకుని ధ్యానము చేయువాడు, జటాజూటధారి, చంద్రకళ 
అలంకారముగా గలవాడు, ఉపనిష[త్పతెపాదుడు, 
పరమాసనమునందు కూర్చుని యున్నవాడు (13) అగు శివుని 
హిమవంతుడు మరల శిరసా నమస్కరించెను. దైన్యము నౌరుంగని 
మనస్సు గల హమవంతునకు ఒక సంశయము కలిగెను. వాక్య 
పయాోగములో నిపుణుడగు ఆ పర్వత రాజు జగత్తునకు ఏకైక 
బంధువు అగు శివునితో నిట్లనెను (14). 


హిమాచల ఉవాచ| 


దేవ దేవ మహాదేవ కరుణాకర శంకర | పశ్య మాం చరణం 
(పాప్రమున్మీల్య నయనే విభో || 15 


నివ శర్వ మహేశాన జగానందకృ(త్స్పభో | త్వాం నతో%ోహం మహాదేవ 
సర్వాపద్వినివర్తకమ్‌ || 16 


న త్వాం జానంతి దేవేశ వేదా శ్నాస్తాణి కృతన్నశః | అతీతో 
మహిమాధ్వానం తవ వాజననోస్సుదా || 17 


అతద్ద్యాత్తెతస్తాంవై చకితం సదా | అభిధతే శుతిస్సర్వా పరేషాం కా 
కథా మతా || 18 


హిమవంతుడిట్లనౌను- 


ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిదీ! శంకరా! ప్రభో! కన్నులను 
తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! 
శంకరా! మహాశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది 
నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను 
నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శ్యాస్త్రములైననూ 
నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు 


వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ 
భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్వములదే 
(పతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెపునదెమున్నది? (18) 


జానంతి బహవో భకాస్త్వత్కృపాం [ప్రాప్య భక్తితః | శరణాగత భక్తానాం 
న కుత్రాపె[భమాదికమ్‌ || 19 


విజ్ఞప్తిం శృణు మ।త్పీత్యా స్వదాసన్య మమాధునా | తవ దేవాజ్ఞయా 
తాత దీనత్వాద్వుర్హయామి హి || 20 


సభాగ్యో్కోహం మహాదేవ [పసాదాతవ శంకర | మత్వా స్వదాసం మాం 
నాథ కృపాం కురు నమోస్తుతే || 21 


(ప్రత్యహం చాగమిష్యామి దర్శనార్థం తవ ప్రభో | అనయా సుతయా 
స్వామిన్ని దేశం దాతుమర్తసి || 22 


ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము 
నరుంగుదురు. శరణుపాందిన నీ భకులకు ఎచుటనైననూ (భమ 
మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును 
ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండీ! నీ యాజ్ఞను పొంది 
దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20). హే 
మహాదేవా! శంకరా! నీ అనుగహము నాకు కలుగటచే నేను 
భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, 
నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! 
పతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె 
కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ 
దగుదువు (22). 


[బహూూవాచ। 


ఇత్యాకర్య వచనస్తస్యోన్మీల్య నేతే మహేశ్వరః | త్యక్తధ్యానః పరామృశ్య 
దేవదేవోశబవీద్వుచః || 23 


బహ్మ ఇట్లు పలికెను- 


హిమవంతుని ఈ మాటలను విని దెవదెవుడగు మహెశ్వరుడు 
ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23). 


మహేశ్వర ఉవాచ; 


ఆగంతవ్యం త్వయా నిత్యం దర్శనార్థం మమాచల।| కుమారీం సదనే 
గొప్య నాన్యథా మమ దర్శనమ్‌ || 24 


మహేశ్వరుడిట్లు పలికెను- 


హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా 
దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు 
(24). 


[బహ్య్మూవాచ | 


మహెశవచనం [శుత్వా శివాతాతస్తథా విధమ్‌ | అచలః [పత్యువాచదం 
గిరిశం నతకంధరః || 25 


(బహ్మ ఇట్లు పలికెను- 


సివాదోవి తం్యడియగు హిమవంతుడు తలవంచి శివునకు 
నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25). 


వామాచల ఉవాచ | 


కస్మానయానయా సారం నాగంతవ్యం తదుచ్యుతామ్‌ | సేవన 
కిమయోగ్యేయం నాహం వేద్మ్యుత కారణమ్‌ || 26 


హిమవంతుడిట్లు పలికెను- 


ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో 
చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు 
ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26). 


[బహూూవాచ। 


తతోోబవీధిరిం శంభుః ప్రహసన్‌ వృషభధ్వజః | లోకాచారం విశేషేణ 
దర్శయన్‌ హి కుయోగినామ || 27 


బహ్మ ఇట్లు పలికెను- 


అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు 
బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు 
తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27). 


శంభు రువాచ।| 


ఇయం కుమారీ స్ముశోబీ తన్వీ చందాననా శుభా | నానేతవ్వా 
మత్సమీపే వారయామి పునఃపునః || 28 


మాయారూపా స్మృతా నారీ విద్వద్పిర్వేదపారగైః | యువతీ తు 
విశేషేణ విఘ్న కర్తీతపస్వినామ్‌ || 29 


అహం తపస్వీ యోగీ చ నిర్గిప్తో మాయయా సదా | ప్రయోజనం న 
యుక్తా వై[స్తియా కింమేస్తి భూధర || ౩౦ 


ఏవం పునర్న వక్తవ్యం తపస్వివర సంఢిత | వేద ధర్మ ప్రవిణస్త్వం 
యతో జ్ఞానివరో బుధః || 31 


శంభుడిట్లు పలికెను- 


ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చందుని వంటి మోము గలది. 
శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల 
వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు (స్తీ 


మాయాస్వర్వూపురాలని చెప్పుదరు. ప్రత్యేకించి తపశ్శాలుర 
విషయములో (స్తే విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. 
యోగిని. మాయ ఎనాడైననూ నన్ను లేపము చయదు. ఈ 
విషయములో యుకులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత 
రాజా! నాకు |స్తీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు 
పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశయము నిచినవాడవ. 
నీవు వేదధర్శములో నిషాతుడవు, జ్ఞానులలో శేషుడవు, పండితుడవు 
(31). 


భవత్య చల తత్సుంగాద్విషయోత్పత్తిరాశువై | వినశ్యతి చ వైరాగ్య 
తతో [బశ్యతి సత్తపః || 32 


అతస్తపస్వినా శెల న కార్యా (స్తేషు సంగతిః | మహా విషయమూలం 
సా జ్ఞానవైరాగ్య నాశనీ || 33 


ఓ పర్వత రాజా! ప్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు 
ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ$మగును. 
అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, 
తపశ్శాలి సల్లతో మతిని చేయరాదు. ఇందియభోగలాలసతకు 
మూలమగు ్రీజానమును, వైరాగ్యమును నశింపజేయును (33). 


(బహోవాచ |! 


ఇత్యాద్యుక్త్వా బహుతరం మహాయోగీ మహేశ్వరః | విరరామ గిరీశం 
తం మహాయోగివరః ప్రభుః || 34 


ఏత్యచ్చుత్వా వచనం తస్య శంభో; నిరామయం నిస్స్యృహం నిష్తురం 
చ| 


కాలీతాత శృకితో్శభూత్సురరే తద్వత్కించిద్వ్యాకులశ్చాన తూష్టేమ్‌ || 
35 


తపస్వినోక్తం వచనం నిశమ్య తథా గిరీశం చకితం విచార | 


అతః ప్రణమైైవ శివం భవానీ జగాద వాక్యం విశదం తదానీమ్‌ || 36 


ఇతి ఢీ శివమహాపురాణ రుద సంహితాయాం పార్వతీ ఖండే 
నివహిమాచలనసంవాదవరనం నామ ద్వాదశోధాయః (12). 


బహ్మ ఇట్లు పలికెను- 


మహా యోగులలో ్రేషుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో 
ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, 
కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును 
విని ఆ కాళికి తండియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర! 
అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై 
మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివని మాటలను విని, 
మరియు ఆశృర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు 
భవానీ దేవి శివనకు పప్రణమిలి సుషమగు. వాక్యము నిట్లు పలికెను 
(36). 


శీ శివ మహాపురాణములోని రుద సంహితయందు పార్వతి 
ఖండములో శివహిమాచల సంవాదవర్తనమనో పన్నెండవ 
అధ్యాయము ముగిసినది (12). 


